నొప్పి డాక్టరు 
యాత్రలు 


హ్యు లాప్టింగ్ 


నొప్పి డాక్టరు 
యాత్రలు 


హ్యు లాప్టింగ్ 


అనగనగా ఒకడాక్టరు. అతడి పేరుజాస్ 
డూలిటిల్ . కాని అందరూ అతడిని నొప్పి 
డాక్టరు అంటారు. 


డా . డూలిటిల్ 
ఎం .డి . 


ఎం . డి . అంటే అతడికి ఎన్నో 
విషయాలు తెలుసని అర్థం . 


నొప్పి డాక్టరు ఇంగ్లాండులోని 
పోతారులంక అనేఒక చిన్న 
ఊరులో ఉండేవాడు . 


పోతారులంక 


పొడవైన 

టోపీపెట్టుకుని బజారులో 
నడుస్తూ ఉంటే ఊళ్లోని కుక్కలు , 
పిల్లులు , 
ఆవులు, గుర్రాలు , పందులు ,కోళ్లు,గొర్రెలు , 
కప్పలు , తాబేళ్లు అతడి వెనకే వెళ్లేవి . 


అలా వచ్చిన కొన్ని జంతువులు అతడి దగ్గరే 
ఉండిపోయేవి . కొంత కాలానికి నొప్పి డాక్టరు ఇల్లు 
అనేక రకాలజంతువులతో నిండిపోయింది . 


మనుషులకు చికిత్స చేసేబదులు నొప్పిడాక్టరు 
జంతువులకు చికిత్స చేసేవాడు . అతడికి 
జంతువులంటే ఎంతో ప్రేమ .జంతువులకు కూడా 
అతనంటే ఎంతో ఇష్టం . నొప్పిడాక్టరుకి 
చూపించుకోటానికి ఎంతో దూరం నుంచి కూడా 
జంతువులు వచ్చేవి . 


చివరికి అతడు ఉండటానికి కూడా 
కొంచెమేచోటు మిగిలింది . 


నొప్పి డాక్టరు తనకు ఇష్టమైన కొన్ని 
జంతువులకు పేర్లు కూడా పెట్టాడు : 


గుడ్లగుబ పేరు టూ - టూ . 


బాతు పేరు డబ్ -డబ్ . 


ఇంకా బహుభాషాకోవిద 
అనే చిలక ఉంది . 


కుక్క పేరుజిప్ . 


అయితే నొప్పి డాక్టరు ఇంటిలో 
ఉండే అనేక ఎలకలు , 
బాతులు,కోళ్లు , కుందేళ్లు , 
తాబేలు , ముళ్లపంది , మొసలి 
వంటి వాటికి పేర్లు పెట్టటం 
సాధ్యంకాలేదు . 


పంది పేరు గబ్ - గబ్ . 


నొప్పి డాక్టరు నల్లబల్ల ముందు 
కూర్చున్నాడు . అతడికిజంతువులు 
పాఠాలు నేర్పసాగాయి. కొంత కాలానికే 
నొప్పి డాక్టరుజంతువులతో మాట్లాడటం 
నేర్చుకున్నాడు. ఇప్పుడు జంతువుల 
మాటలన్నీ నొప్పిడాక్టరుకి 
అర్థమవుతున్నాయి . 


MOO 


MEANS HELLO 

అంబా అంటే 
ఎలా ఉన్నావు ? 


ఒకరోజుబహుభాషాకోవిద చిలక నొప్పి 
డాక్టరుతో , “ఇప్పుడు నీదగ్గరచాలా 
పెంపుడు జంతువులు ఉన్నాయి . కాబట్టి , 
నువ్వు వాటితో మాట్లాడటం నేర్చుకోవాలి . 
నేను నీకు అన్ని జంతువుల భాషలు 
నేర్పుతాను , ” అని అంది . 


“కోతుల గురించి చెప్పటానికి నేను ఆఫ్రికా 
నుంచి వచ్చాను . అక్కడి కోతులకు ఒక 
వింత రోగం సోకింది . మీరు ఆఫ్రికా వచ్చి 
వాటికి చికిత్స చెయ్యాలని 
కోరుకుంటున్నాం. మా విన్నపాన్ని 
మన్నిస్తారా ? ” 


నొప్పి డాక్టరుజంతువుల భాషలు 
నేర్చుకున్న తరవాత ఒకరాత్రి పూట 
అతడి ఇంటి తలుపు తెరుచుకుంది . 
పరిగెత్తుతూ ఒకకోతి వచ్చింది .. 
“డాక్టర్ ! నా పేరు చీ- చీ, ” అంది ఆకోతి . 


“ నీతోపాటు తప్పకుండా వస్తాను, ” నొప్పి 
డాక్టరు అన్నాడు. మరునాడు నొప్పి డాక్టరు 
తోపాటుజిప్ , డబ్ -డబ్ , గబ్ - గబ్ , టూ - టూ , 
బహుభాషాకోవిద ప్రయాణానికి తమ 
సామానులు సర్దుకుని ఓడరేవుకి వెళ్లారు . 


Antera 


నొప్పిడాక్టరు ఒక ఓడను కిరాయికి తీసుకుని తన 
సామానంతటితో అందులోకి ఎక్కాడు . 


ఆరు వారాలపాటు 
వాళ్లు ఓడలో ప్రయాణం 


చేశారు . 


HOIVADA 


భూమధ్య రేఖనుదాటిన తరువాత 
వాళ్లకి ఎగిరే చేపలు కొన్ని కనిపించాయి . 


“ ఆఫ్రికా ఇక్కడికి 50 మైళ్ల దూరమే, ” 
అని ఎగిరే చేపలు చెప్పాయి . 


అంతలో అకస్మాత్తుగా తుఫాను 
వచ్చింది . మెరుపులు మెరిశాయి , 
పెద్దపెట్టున ఉరుములు ఉరిమాయి . 
జోరున వాన కురిసింది . 


ఉన్నట్టుండి పెద్ద శబ్దం అయ్యింది . 
ఓడ ఆగిపోయింది . ఓడ ఒక పక్కకి 
ఒరిగిపోయింది . “ మిత్రులారా , ఆఫ్రికా 
చేరుకోటానికి ఇక మనం వేరే మార్గాలు 
చూసుకోవాలి , ”డాక్టరు చెప్పాడు . 


“తాడు తీసుకుని రండి , ” 
బహుభాషాకోవిదుడు అరిచాడు. 
“ డబ్ -డబ్ , నువ్వు తాడుని ఒక 
వైపున పట్టుకో . ఎగిరి సముద్రం 
ఒడ్డుకి వెళ్లు .తాడుని కొబ్బరి చెట్టుకి 
కట్టు . 


“ ఈతరానిజంతువులు తాడు 
పట్టుకుని ఒడ్డుకి చేరాలి . ” 
ఆ రకంగా అన్ని జంతువులు 
క్షేమంగా తీరాన్ని చేరుకున్నాయి . 


అక్కడ ఎత్తైన ప్రదేశంలో వాళ్లు ఒక 
గుహలో తలదాచుకున్నారు . 


ఉన్నట్టుండి చీ- చీ, “ మాట్లాడకండి ! నాకు ఏవో 
అడుగుల చప్పుడు వినబడుతోంది , ” అంది . 


తల బయటకు పెట్టి చూసిన వాళ్లకి 
అడవిలోంచి వస్తున్న ఒక సైనికుడు 
కనిపించాడు . అతడి ముఖానికి కవచం 
ఉంది , ఒక చేతిలో ఢాలు, మరొక చేతిలో 
బల్లెం ఉన్నాయి . 


“ మీరందరూజాల్లింగికి రాజు ముందు 
హాజరు కావాలి, ” అతడు అన్నాడు . 
“ ఈ ప్రాంతమంతా ఆరాజుదే . నా వెనకే 
రండి ! ” 


ఆ సైనికుడి వెంట అడవిలో కొంత దూరం 
వెళ్లిన తరవాత వాళ్లకి ఆరాజుకోట 
కనపడింది .రాజు ఒకగొడుగు కింద 
కూర్చుని ఉన్నాడు . “ నా రాజ్యం గుండా 
ప్రయాణించే హక్కు మీకు లేదు , ” 
రాజు వాళ్లతో అన్నాడు . 
తరవాత సైనికులవైపుకి తిరిగి , 
“ ఈ మందుల మనిషిని, అతడి 
జంతువులను అన్నిటికంటే పటిష్టమైన 
జైలులో పెట్టండి ! ” 


ఆ జైలుకి ఒకేఒక కిటికీ ఉంది . అది చాలా 
ఎత్తులో ఉంది ,దానికి చువ్వలు ఉన్నాయి . 

జైలు తలుపుచాలా లావుగా , గట్టిగా ఉంది , 
గోడలు కూడా పెద్ద , పెద్ద రాళ్లతో బలంగా 
ఉన్నాయి . అదంతా చూసి గబ్ -గబ్ ఏడవటం 

మొదలుపెట్టింది . నొప్పి డాక్టరు కూడా 
ఆందోళన పడసాగాడు . 


“ కిటికీ చువ్వల మధ్య నుంచి నేను 
దూరిపోగలను . ఈ రాత్రిబయటకు 
ఎగిరికోటకు వెళతాను. ఇక్కడినుంచి 
తప్పించుకోటానికి ఏదైనా మార్గం 
వెదుకుతాను , ” మాటల చిలక అంది . 


ఆరాత్రికి చిలక ఎగిరికోటలోకి వెళ్లింది . అది 
మెల్లగా రాజు గదిలోకి వెళ్లి అతడి మంచం 
కింద దాక్కుంది . “ నేను నొప్పి డాక్టరుని , ” 
అచ్చంగా అతడి గొంతులో పలికింది చిలక . 
“ అదృశ్య రూపంలో ఉన్నానుకాబట్టి 
నన్ను చూడలేవు . నా మాటలుజాగ్రత్తగా 
విను . నిన్ను హెచ్చరిస్తున్నాను ! 


“ నన్ను , నా జంతువులను నీ ప్రాంతం 
గుండా వెళ్లనివ్వు . లేకపోతే ఆకోతుల 
లాగానే నీకు కూడా రోగం వచ్చేలా 
చేస్తాను . వెంటనే నీ సైనికులను పంపించి 
జైలు తలుపులు తెరిపించు , లేకపోతే 
తెల్లారే సరికి నీకు ఆటలమ్మ సోకుతుంది . ” 
అది విన్న రాజు ఒణికిపోయాడు . మంచం 
మీదనుంచి ఒక్క గెంతు గెంతాడు . 


జైలు తలుపులు తెరవమని తన 
సైనికులకు చెప్పాడురాజు .డాక్టరు , 
జంతువులు జైలు నుంచి బయటకు 
వచ్చారు . 
అప్పుడు వాళ్లందరూ పరిగెత్తుతూ 
అడవినిదాటి ,కోతులు ఉండే చోటుకి 
చేరుకున్నారు. 


చిలక తనని మోసం చేసిందని 
తెలుసుకున్న రాజు అగ్గిమీద గుగ్గిలం 
అయ్యాడు . నిద్రపోయేటప్పుడు 
వేసుకునేబట్టలతోనే అతడు 
పరుగుతీశాడు . తన సైన్యాన్ని అంతటిని 
లేపి అడవిలో నొప్పి డాక్టరుని 
పట్టుకోమని పంపించాడు . 


అడవిలోనిదారులు సైనికులకంటే 
కోతి చీ- చీకిబాగా తెలుసు . అది 

అడవిలో బాగా దట్టమైన ప్రాంతం 
లోకిజంతువులను అన్నింటిని 
తీసుకెళ్లింది . 


న్నింటిని 


అక్కడ పెద్ద చెట్టు తొర్రలో 
జంతువులనుదాచిపెట్టింది . 
“ సైనికులకు కనపడకుండా ఇక్కడ , 
దాక్కుందాం . వాళ్లు వెదికి , వెదికీ , 
వెళ్లిపోయిన తరవాత మనం 
బయటకురావచ్చు . ” 


సైనికులందరూ తిరిగి వెళ్లిపోయిన 
తరవాత చీ- చీ, నొప్పి డాక్టరు , 
మిగిలిన జంతువులన్నీ బయటకు 
వచ్చాయి . అందరూ కలిసికోతుల 
రాజ్యంవైపు వెళ్లసాగారు . 


ఆ సాయంత్రం వాళ్లకిచాలాకోతులు 
కనిపించాయి . అవన్నీ చెట్ల మీద కూర్చుని నొప్పి 
డాక్టరుకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాయి . 
ఎంతో పేరుగాంచిన నొప్పి డాక్టరుని చూసేసరికి 
అవన్నీగోల చెయ్యసాగాయి. సంతోషంతో 
అరవసాగాయి . అతడికి స్వాగతం పలుకుతూ 
చేతులు ఊపాయి , ఒక కొమ్మ మీద నుంచి 
మరొక కొమ్మ మీదకి దూకసాగాయి . 


అయితే సైనికులు రాజు దగ్గరకి తిరిగి 
వెళ్లలేదు . నొప్పి డాక్టరు 
కోసం ఇంకా 
వెతుకుతూనేఉన్నారు . మళ్లీ 
కనిపించేసరికి అతడిని పట్టుకోటానికి 
పరిగెతసాగారు . తమ శక్తినంతటిని 
ఉపయోగించి జంతువులు , నొప్పి 
డాక్టరు వేగంగా పరిగెత్తారు . 


వాళ్లు ఎత్తైన కొండ అంచుకు 
వచ్చారు ,చాలా కిందన నది 
ఉంది .కోతులరాజ్యం నదికి 
అవతలివైపు ఉంది . 


aree 


కుక్క జిప్ కిందకి చూసి 
పడిపోయినంత పని చేసింది . 
“ ఈ నదినిదాటటం ఎలా ? ” అది 
అడిగింది . 


అప్పుడు అందరికంటే పెద్దదైనకోతుల 
నాయకుడు మిగిలినకోతులకు 
ఆదేశాలు ఇచ్చింది , “ వంతెన కడదాం 
పదండి ! తొందరగా ! చిటికెలో అది పూర్తి 
కావాలి ! ” 
ఒకదాని కాళ్లు , చేతులు , తోకలు 
మరొకటి పట్టుకుని చిటికెలో వంతెనను 
పూర్తి చేశాయి . 


అది కోతుల వంతెన . 
““ పదండి ! వంతెన దాటండి ! 
కోతుల వంతెన మీదనుంచి 

అవతలివైపుకి చేరుకోండి ! ” 
కోతుల నాయకుడు 
తొందరపెట్టింది . 


. 


నొప్పి డాక్టరు, అతడితో ఉన్న 
జంతువులు ముందు చాలా 
భయపడ్డారు. ఆ వంతెనచాలా 
సన్నగా ఉంది ! ఆ వంతెన నది 
కంటే చాలా ఎత్తులో ఉంది . అయితే 
చివరికి ఒక్కొక్కరు ఆ వంతెన 
మీదనుంచి అవతలివైపుకి 
క్షేమంగా దాటారు. అందరికంటే 
చివర నొప్పి డాక్టరుదాటాడు . 
వాళ్లు నదికీ అవతలివైపుకి 
చేరుకున్నారో లేదో ... 


. .. సైనికులు అక్కడికి చేరుకున్నారు . 
వాళ్లుకోపంతో తమ చేతులలోనీ కత్తులు 
వాళ్ల మీదకి విసిరారు. శూలాలు 
విసిరారు . గట్టిగా అరిచారు. అయితే 
ఆపాటికేచాలా ఆలస్యమయ్యింది . 
నొప్పి డాక్టరు, అతడి జంతువులు 
కోతులరాజ్యానికి క్షేమంగా 
చేరుకున్నారు . 


అక్కడ నొప్పిడాక్టరుకిజబ్బుపడ్డ 
కోతులు వందలు, వేల సంఖ్యలో 
కనిపించాయి . టీకాలు 
వేయించుకోటానికికోతులను 
అన్నింటిని అతడు రమ్మన్నాడు . 
రాత్రిళ్లు కూడా ఆపకుండా మూడు 
రోజులపాటుకోతులు వస్తూనే 
ఉన్నాయి . అడవుల నుంచి ,లోయల 
నుంచి , కొండల నుంచి , గుట్టల 
నుంచికోతులు వస్తూనేఉన్నాయి . 


పూరి గుడిసెలో కూర్చుని ఉన్న నొప్పి 
డాక్టరు దగ్గరకికోతులు వస్తూ ఉన్నాయి . 

అతడు పగలు ,రాత్రి అలాగేకూర్చునుండి 
టీకాలు వేస్తూనేఉన్నాడు, వేస్తూనే 
ఉన్నాడు . కొద్ది రోజులకుకోతుల ఆరోగ్యం 
మెరుగుపడసాగింది . 


ఆపాటికి నొప్పి డాక్టరు ఎంతో 
అలసిపోయాడు . మంచం మీద 
నిద్రపోయాడు . మూడురోజులు , 
మూడు రాత్రులపాటు అతడు పక్కకి 
కూడా తిరగకుండా నిద్రపోయాడు - 
అంతగా అలసిపోయాడన్న మాటు . 


నిద్ర నుంచి మేల్కొన్న తరువాత ఇక 
జబ్బుపడిన 
కోతులు ఏవీ లేవని నొప్పి డాక్టరు 
తెలుసుకున్నాడు .కోతులన్నీ ఇప్పుడు 
ఆరోగ్యంగా ఉన్నాయి ! నొప్పి డాక్టరు వేసిన 
టీకాలతో కోతులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి . 
తమ ఊరు పోతారులంకకి తిరిగి వెళతామని 
నొప్పి డాక్టరు చెప్పాడు . 


అది విన్న కోతులు ఆశ్చర్య పోయాయి . 
నొప్పి డాక్టరు ఇక ఎన్నటికీ తమతోనే 
ఉంటాడు అని అవి అనుకున్నాయి . ఆరోజు 
రాత్రికోతులన్నీ సమావేశమయ్యాయి . 
“ నొప్పి డాక్టరు మనల్ని వదిలి 
వెళుతున్నాడంటేబాధగా ఉంది . అతడు 
వెళ్లటం తప్పనిసరి అయితే అతడికి 
బహుమతి ఇవ్వాలి , ” ఒక ముసలికోతి 
చెప్పింది . “ నొప్పి డాక్టరుని నిజంగా 
సంతోషపెట్టాలంటే అతడు ఇంతకు 
ముందెన్నడూ చూడనిజంతువుని 


ఇవ్వాలి . ” 


“ ఇగువానా ? ” 
“కాదు ! ” 
“ ఒకాపి ? ” 
“కాదు ! ” 
““లాగుడు -తోపుడు ? ” 
“ అవును ! ” 
“ మనుషులు ఎవరూ ఇప్పటి వరకు 
లాగుడు -తోపుడిని చూడలేదు . నొప్పి 
డాక్టరుకిదానిని ఇద్దాం . ” 


ఇప్పుడు లాగుడు -తోపుడు 
జంతువులు అంతరించిపోయాయి . 
నొప్పి డాక్టరు ఆఫ్రికాలో ఉన్నప్పుడు 
కొన్ని మిగిలి ఉన్నాయి . 
లాగుడు -తోపుడికి తోక ఉండదు . 
దానికి ముందు , వెనక కొమ్ములతో 
తలే ఉంటుంది . 


రెండు తలల లాగుడు -తోపుడిని 
పట్టుకోవటంచాలా కష్టం . ఎందుకంటే ఒక 
తల నిద్రపోతూ ఉంటే రెండవ తల కాపలా 
కాస్తూ ఉంటుంది . అందుకే అవి ఎవరికీ 
దొరకవు , అందుకే లాగుడు -తోపుడు ఏ 
జంతుశాలలోనూ కనిపించదు . 


UIII 


wwwwwwww 


నొప్పి డాక్టరుకి లాగుడు -తోపుడిని 
బహుమతిగా ఇవ్వటానికికోతులు ఒక 
ప్రణాళిక వేశాయి. అవి చాలా నిశ్శబ్దంగా 
అడవిలో వేటకిబయలు దేరాయి . 


తరవాత కోతులన్నీ గుండ్రంగా నిలబడి 
ఒకదాని చేతులు మరొకటి పట్టుకున్నాయి . 
అవిరావటం లాగుడు తోపుడు విన్నది . 
అది బయటపడటానికి ప్రయత్నించింది 
కానీ 
దానికి చేతకాలేదు ! 


లాగుడు -తోపుడుదొరకటానికి ఎక్కువ 
అవకాశాలు ఉన్న ఒక ప్రదేశాన్ని 
ఎంచుకున్నాయి . 


కోతుల నుంచి బయటపడలేనని లాగుడు 
తోపుడికి అర్థమైపోయింది . మీకేం కావాలని 
అదికోతులను అడిగింది . నొప్పి డాక్టరుతో 
కలసి అతడి ఇంటికి వెళ్లాలని ఉందా అని 
దానిని కోతులు అడిగాయి . 


“ ఏమాత్రం లేదు ! ” అని లాగుడు -తోపుడు 
బదులు ఇచ్చింది . 
దానిని ఒప్పించటానికికోతులు మూడు 
పగళ్లు , మూడురాత్రుళ్లు ప్రయత్నించాయి . 
“ సరే పదండి , మీతో వస్తాను . అయితే నొప్పి 
డాక్టరు ఎటువంటి మనిషో ముందుగా నేను 
చూడాలి, ” అంది లాగుడు -తోపుడు . 


నొప్పి డాక్టరుని లాగుడు -తోపుడుజాగ్రత్తగా 
పరిశీలించింది . అతడుచాలా మంచివాడని , 
చాలా అమాయకుడనిదానికి 

అర్థమైపోయింది . అతనితో ఇలా అంది . “ ఈ 
కోతులకు మీరు ఎంతో సహాయం చేశారు . 

మీతో పాటు వెళ్లాలని నేను 
నిర్ణయించుకున్నాను. ” 


తరవాత లాగుడు -తోపుడితో కలిసి నొప్పి 
డాక్టరు , అతడి జంతువులు సముద్ర 
తీరానికి బయలుదేరాయి . వాళ్లకి 
చెప్పటానికికోతులు కూడా వాళ్లతోపాటు 
వెళ్లాయి . 


వందల , వేల సంఖ్యలో ఉన్నకోతులకు 
వీడ్కోలు చెప్పటానికిచాలానే సమయం 
పట్టింది . తనకు నయం చేసినడాక్టరుతో 
చెయ్యి కలిపి అతడికి తమ కృతజ్ఞత 
తెలపాలని ప్రతి ఒక్కకోతికి ఉంది . 


M 


ఆ తరవాత లాగుడు -తోపుడు , గబ్ -గబ్ , డబ్ 
డబ్ , జిప్ , టూ - టూ , మాటల చిలక , చీ- చీలతో 
కలసి నొప్పి డాక్టరు ఓడ ఎక్కాడు . 


వాళ్లు ఎక్కిన ఓడ కొంచెం సేపటికి తీరం నుంచి 
చాలా దూరం వెళ్లింది . ఇప్పుడు వాళ్ల చుట్టూ 
ఎటుచూసినా మహాసముద్రమే, వాళ్లు - 
ఒంటరివాళ్లమన్న భావన కలగసాగింది . అంతే 
కాకుండా వాళ్లు దారి కూడా తప్పారు . వాళ్ల 
దగ్గర ఉన్న ఆహారం కూడా అయిపోసాగింది . 
గాలి వీచటం ఆగిపోవటంతో ఓడ సముద్రంలో 
అక్కడే నిలిచిపోయింది . “ మనం తిరిగి ఇంటికి 
చేరుకోలేమని అనిపిస్తోంది , ” అన్నాడు నొప్పి 
డాక్టరు . అంతలోనేవాళ్లకి ఒక వింతైన శబ్దం 
వినిపించింది .రాను,రాను ఆ శబ్దం పెద్దగా 
వినిపించసాగింది . 


పక్షులు ! వేల , లక్షల పక్షులు ! వేల , 
లక్షల 
బాబిలపిట్టలు వేగంగా ఎగురుతూ 
వస్తున్నాయి . ఆబాబిలపిట్టలు ఓడను 
చూశాయి . 


ఆపిట్టలు కిందకి దిగాయి . అవి నీటికి 
దగ్గరగా కొంచెం సేపు ఎగిరాయి . 
తరవాత అవి ఓడ తాళ్లను తమ కాళ్లతో 
పట్టుకుని , మళ్లీ 
పైకి ఎగిరాయి . 
అవి ఎగురుతూ ఓడని ముందుకి 
లాగసాగాయి . 


దాంతో నొప్పి డాక్టరి ఓడ వేగంగా 
ప్రయాణించసాగింది . తన 
టోపీ 
ఎగిరిపోకుండా దానిని నొప్పి డాక్టరు 
పట్టుకోవలసి వచ్చింది . అలా బాబిల 
పిట్టలు ఓడను లాగుతూ కొంచెం 
సేపట్లోనే 
దానిని ఇంగ్లాండు తీరానికి 
చేర్చా యి . 


SENGLAND 


ఇంగ్లాండు 


ఆఫ్రికా !దానిని ఎన్నటికీ మరిచిపోలేరు ! 
అక్కడ కొబ్బరిచెట్లలోకోతులు 
కిచకిచలాడేవి . లాగుడు -తోపుడుదొరికిన 
అందమైన దేశమది ! 


ఇంగ్లాండు చేరుకునేసరికి అక్కడ శీతాకాలపు 
లేత సూరీడు ప్రకాశిస్తున్నాడు . సొంత ఊరికి 
తిరిగిరావటంతో నొప్పి డాక్టరు సంతోషంగా 
ఉన్నాడు . 
రాత్రి భోజనాల తరవాత వెచ్చని నెగడు చుట్టూ 
చేరి నొప్పి డాక్టరు,జంతువులు వేడి , 
కాగేవాళ్లు . ఆఫ్రికా గురించి నొప్పి డాక్టరు ఒక 
కొత్త , పెద్ద పుస్తకంరాస్తున్నాడు . దాంట్లోంచి 
నొప్పి డాక్టరు చదివి వినిపించేవాడు . 


అయిపోయింది 


